శ్రీరామ నవమి పూజ విధానం 





(ల 


పసుపు గణపతి పూజ: 


శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే 
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః 


సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్‌ కామాంశ్చదేహిమే 
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమబొట్టు పెట్టవలెను.) 


శ్లో | అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం 
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్‌ 


(గంటను మోగించవలెను) 

ఆచమనం 

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా, 
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి) 


* ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, 

* మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, 
* వామనాయ నమః, శ్రీధరాయ నమః, 

* బుషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, 

* దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, 

* వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | WU;:EOTT) 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





* అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, 
అ అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, 

* అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః, 

* ఉపేంద్రాయ నమః, హరయే నమః, 

* శ్రీ కృష్ణాయ నమః 


యతశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా 

తయోః సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌ || 
లాభ స్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః 

యేషా మిందీవర శ్యామో హృదయస్తో జనార్థనః 

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ | 
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే 

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే || 


అకస్స్‌ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః 
* వాణీ హిరణ్యగర్పాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః 

* అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీత్రారామాభ్యాం నమః 

* నమస్పర్వేభ్యో మహాజనేభ్య నమః 


* అయం ముహూర్తస్సుముహోర్తస్తు 


ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః 


ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే || 


(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.) 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





ప్రాణాయామము 
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను) 


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భరో 
దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్చువస్సువరోమ్‌ 


సంకల్పం: 


ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే, శోబ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో 
రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే 
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్థక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు 
ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ /గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర 
దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత 
సంవత్సరం) సంవత్సరే ఉత్తారాయణే వసంతబుతౌ చైత్రమాసే శుక్షపక్షే నవమి తిథా (ఈరోజు 
వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. 
ఏవం గుణ విశేషణ విషిష్టాయాం, శుభతిథా,శ్రీమాన్‌ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) 
నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్టెర్య, ధైర్య, విజయ, 
అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల, పురుషార్థ సిద్ధ్యర్థం, 
ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్థం, సర్వాపదా నివారణార్ధం, సకల 
కార్యవిఘ్ననివారణార్థం,సత్సంతాన సిధ్యర్థం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్ట కామ్యార్థ 
సిద్ధ్యర్థం, శ్రీరామనవమి మహాపర్వణి పుణ్యకాలే శ్రీమత్‌ సీతారామచంద్ర స్వామి దేవతా ముద్దిశ్య శ్రీ 
సీతారామచంద్ర స్వామి దేవతా ప్రీత్యర్థం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూర్వక అష్టోత్తర 


పూజాం కరిష్యే... 


(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.) 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





తదంగత్వేన కలశారాధనం కరిష్యే 
కలశారాధనం: 


శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్పమాశ్రితః 
మూలే తత్రోస్టితో బ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః 
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 
బుగ్వేదోథ యజుర్వేద స్పామవేదోహ్యథర్వణః 


అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాగితాః 


కలశ కు గంధము, కుంకు టు పెట పువూనక్ష తలతొ అలంకరింప . కలశ పెకు 
పాత్ర ము మబొట్లు పెట్టి పుష్పాక్షతలతో వలెను. కలశ పాత్రపై కుడి 
అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.) 


శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు 
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః 


కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య 


(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమ పైన 
జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.) 


మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం 


జ్యేష్ణరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్పీదసాదనమ్‌ 


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి 
(అక్షతలు వేయవలెను) 
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





(నీళ్ళు చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్హ్యం సమర్పయామి 

(నీళ్ళు చల్లవలెను) 

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి 
(నీళ్ళు చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి 

(అక్షతలు చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి 
(గంధం చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్‌ సమర్పయామి 


(అక్షతలు చల్లవలెను) 


ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ 
నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ 
నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్దాయ నమః, 
హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే 
నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. 

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి 


(అగరవత్తుల ధుపం చూపించవలెను.) 


ఓం భూర్చువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ 
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః 


గుడోపహారం నివేదయామి. 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





(బెల్లం ముక్కను నివేదన చేయాలి) 


ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా 
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 


(నీరు వదలాలి.) 
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. 
(తాంబూలము నిచ్చి కర్ఫూరమును వెలిగించి చూపవలెను) 


ఓం గణానాంత్వ గణపతిగ్‌ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం 

జ్యేష్ణరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్చృణ్వన్నూతిభి స్పీదసాదనమ్‌ 

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ల మంత్రపుష్పం సమర్పయామి 

ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి 

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు 


(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.) 
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. 


శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి. (శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.) 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | కతి, 11 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





శ్రీ రామ నవమి సీతారామచంద్ర స్వామి పూజ విధానం 
పూర్వ సంకల్పిత శ్రీ సీతారామ చంద్ర పూజాం కరిష్యే --- అని పూజారంభం చేయాలి. 


ధ్యానం 
వామేభూమిసుతా పురస్తుహనుమాన్‌ పశ్చాత్సుమిత్రా సుతః 





శత్రుఘ్నోభరతశ్చ పార్వదళయోఃవాయ్యాది కోణేషుచ 
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్లారాసుతో జాంబవాన్‌| 
మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం. 


శ్లో|| కందర్పకోటి లావణ్యం -- మందస్మిత శుభేక్ష ణం 


మహాభుజం శ్యామవర్లం - సీతారామం భజామ్యహం 
శ్రీసీతరామచంద్ర పరమాత్మనే నమః ధ్యానం సమర్పయామి 


ఆవాహనం 
శ్రీరామాగచ్చ భగవన్‌ - రఘువీర నృపోత్తమ 


జానక్యా సహ రాజేంద్ర --- సుస్థిరో భవసర్వదా. 


శ్లో|| రామచంద్ర మహేష్వాస - రావణాంతక రాఘవ 


యావత్స్పూజాం సమాప్యేహం - తావత్త్వం సన్నిధిం కురు. 


శ్లో|| రఘునాయక రాజర్షే - నమో రాజీవలోచన 
రఘునందన మే దేవ - శ్రీరామాభిముఖో భవ 


శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ఆవాహనం సమర్పయామి 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





సింహసనం 
రాజాధిరాజ రాజేంద్ర - రామచంద్ర మహాప్రభో 


రత్నసింహసనం తుభ్యం - దాస్యామి స్వీకురు ప్రభో|| 
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః నవరత్నఖచిత సింహసనం సమర్పయామి 


పాద్యం 
త్రైలోక్య పావనానంత - నమస్తే రఘునాయక 
పాద్యం గృహణ రాజర్షే - నమో రాజీవలోచన 


శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః పాదయోః పాద్యం సమర్పయామి 


అరం 
పరిపూర్ణ పరానంద - నమో రాజీవ లోచన 


గృహణార్హ్యం మయాదత్తం - కృష్ణవిష్ణో జనార్దన 
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః హస్తయోః అర్జ్య్‌ం సమర్పయామి 


ఆచమనం 
నమో నిత్యాయ శుద్దాయ - బుద్దాయ పరమాత్మనే 
గృహాణాచమనం రామ - సర్వలోకైక నాయక! 


శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ముఖే ఆచమనం సమర్పయామి 


మధుపర్కం 
నమః శ్రీవాసుదేవాయ -- బుద్దాయ పరమాత్మనే 


మధుపర్కం గృహణేదం - రాజరాజాయతే నమః 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | WU;:EOTT) 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః మధుపర్కం సమర్పయామి 


పంచామృతస్నానం 
క్షీరం దధి ఘృతం చైవ - శర్కరా మధు సంయుతం 


సిద్ధం పంచామృత స్నానం - రామ త్వం ప్రతిగృహ్యతాం 
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః పంచామృత స్నానం సమర్పయామి 


శుదోదక స్నానం 
ధి 
బ్రహ్మాండోదర మధ్యస్థం - తీరెశ్చ రఘునందన 


ప ప _- సంగుప | 
స్నాపయిష్యా మ్యహం భక్తా సంగృహాణ జనార్థన! 
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి 


వస్త్రం 
సంతప్త కాంచన ప్రఖ్యం - పీతాంబర యుగం శుభం 


సంగృహాణ జగన్నాథ - రామచంద్ర నమోస్తు తే 


శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః వస్త్రయుగ్మం సమర్పయామి 


అనంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి 


ఆభరణాని 
కౌస్తుభాహార కేయూర - రత్న కంకణ నూపురాన్‌ 
ఏవమాదీ నలంకారాన్‌ - గృహాణ జగదీశ్వర! 


శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ఆభరణాన్‌ సమర్పయామి 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | WU;:EOTT) 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





గంధం 
కుంకుమాగరు కస్తూరీ - కర్ఫూరై ర్మిశ్ర సంభవమ్‌ 


తుభ్యం దాస్యామి దేవేశ - శ్రీ రామ స్వీకురు ప్రభో 
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః శ్రీగంధం సమర్పయామి 


పుష్పం 
తులసీకుందమందార జాతీపున్నాగచంపకైః 


నీలాంబుజైర్సిల్వదతైః పుష్పమాల్యెశ్చ రాఘవ! 
పూజాయిష్యామ్యహం భక్తా సంగృహాణ జనార్దన 
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణీ సమర్పయామి 


వనమాలా 

తులసీ కుంద మందార - పారిజాతాంబుజైర్యుతాం 

వనమాలాం ప్రదాస్యామి - గృహణ జగద్వీశ్వర 

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః వనమాలాం సమర్పయామి 


అథ అంగపూజా 


* శ్రీరామాయ నమః పాథా పూజయామి 

* న్రీరామభద్రాయ నమః జంఘే పూజయామి 

* న్రీరామచందాయ నమః జానునీ పూజయామి 
= శ్రీశాశ్వతాయ నమః ఊరూన్‌ పూజయామి 
శ్రీ రఘువల్లభాయ నమః కటిం పూజయామి 

శ్రీ దశరథాత్మజాయ నమః ఉదరం పూజయామి 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | WU;:EOTT) 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





* కౌసలేయాయ నమః నాభింపూజయామి 


లక్ష్మణాగ్రాజాయ నమః వక్షస్థలం పూజయామి 


i] 


స్తుభాభరణాయ నమః కంఠం పూజయామి 


qd 


జరాజాయ నమః స్కంథా పూజయామి 


ట్స 


దండధరాయ నమః బాహూన్‌ పూజయామి 
నరతాగ్రజాయ నమః ముఖం పూజయామి 
పద్మాక్షాయ నమః నేత్రా పూజయామి 
రమాయై నమః కర్తా పూజయామి 


సర్వేశ్వరాయ నమః శిరః పూజయమి 


(భూ & & © & &$ ఢ— &ై (లూ 
ష్‌ 


సీతారామచంద్ర పరబ్రహ్మాణే నమః సర్వాంణ్యంగాని పూజాయామి 


తతః శ్రీ రామాష్టోత్తర శతనామా పూజాం కుర్యాత్‌ 


1. ఓం శ్రీ రామాయ నమః 55. ఓం సర్వదేవాది దేవాయ నమః 
2. ఓం రామభద్రాయ నమః 56. ఓం మృతవానర జీవితాయ నమః 
3. ఓం రామచంద్రాయ నమః 57. ఓం మాయామరీచ హంత్రే నమః 
4. ఓం శాశ్వతాయ నమః 58. ఓం మహాదేవాయ నమః 

5. ఓం రాజీవలోచనాయ నమః 59. ఓం మహాభుజాయ నమః 

6. ఓం శ్రీమతే నమః 60. ఓం సర్వవేదస్తుతాయ నమః 

7. ఓం రాజేంద్రాయ నమః 61. ఓం సౌమ్యాయ నమః 

8. ఓం రఘుపుంగవాయ నమః 62. ఓం బ్రహ్మణ్యాయ నమః 

9. ఓం జానకీ వల్లభాయ నమః 63. ఓం మునిసంస్తుతాయ నమః 
10. ఓం జైత్రాయ నమః 64. ఓం మహాయోగినే నమః 

11. ఓం జితామిత్రాయ నమః 65. ఓం మహోదరాయ నమః 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


12. 
13: 
14. 
113, 
16. 
17. 
18. 
19. 
20. 
2h 
22 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
3, 
32; 
33. 


శ్రీరామ నవమి పూజ విధానం 


ఓం జనార్ధనాయ నమః 

ఓం విశ్వామిత్రప్రియాయ నమః 
ఓం దాంతాయ నమః 

ఓం శరణత్రాణతత్సరాయ నమః 
ఓం వాలిప్రమథనాయ నమః 

ఓం వాగ్మినే నమః 

ఓం సత్యవాచే నమః 

ఓం సత్యవిక్రమాయ నమః 

ఓం సత్యవ్రతాయ నమః 

ఓం వ్రతధరాయ నమః 

ఓం సదాహనుమదాగితాయ నమః 
ఓం కౌసలేయాయ నమః 

ఓం ఖరధ్వంసినే నమః 

ఓం విరాధవధ పండితాయ నమః 
ఓం విభీషణ పరిత్రాత్రే నమః 

ఓం హరకోదండఖండనాయ నమః 
ఓం సప్తతాళ ప్రభేత్రే నమః 

ఓం దశగ్రీవ శిరోహరాయ నమః 
ఓం జామదగ్శ్య మహాదర్పదళనాయ నమః 
ఓం తాటకాంతకాయ నమః 

ఓం వేదాంతసారాయ నమః 


ఓం వేదాత్మనే నమః 


For Pooja Information / Pandit Booking 
Visit: www.poojalu.com 
Cell: +919908234595 / +919908333463 


66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
732 
74. 
75. 
76. 
UE 
78. 
19 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 


87. 





ఓం సుగ్రీవేప్పితరాజ్యదాయ నమః 
ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః 
ఓం సృతసర్వాఘనాశనాయ నమః 
ఓం ఆదిపురుషాయ నమః 

ఓం పరమపురుషాయ నమః 

ఓం మహాపురుషాయ నమః 

ఓం పుణ్యోదయాయ నమః 

ఓం దయాసారాయ నమః 

ఓం పురాణ పురుషోత్తమాయ నమః 
ఓం స్మితవక్తాయ నమః 

ఓం మితభాషిణే నమః 

ఓం పూర్వభాషిణే నమః 

ఓం రాఘవాయ నమః 

ఓం అనంతగుణగంభీరాయ నమః 
ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః 
ఓం మాయామానుష చరిత్రాయ నమః 
ఓం మహాదేవాది పూజితాయ నమః 
ఓం సేతుకృతే నమః 

ఓం జితవారాశయే నమః 

ఓం సర్వతీర్థ్ధమయాయ నమః 

ఓం హరయే నమః 


ఓం శ్యామాంగాయ నమః 


Wy Poojalu.com 


శ్రీరామ నవమి పూజ విధానం 





34. ఓం భవరోగన్య భేషజాయ నమః 
35. ఓం దూషణత్రి శిరోహంత్రే నమః 
36. ఓం త్రిమూర్తయే నమః 

3 /. ఓం త్రిగుణాత్మకాయ నమః 

38. ఓం త్రివిక్రమాయ నమః 

39. ఓం త్రిలోకాత్మనే నమః 

40. ఓం పుణ్యచారిత్ర కీరనవాయ నమః 
41. ఓం త్రిలోక రక్షకాయ నమః 

42. ఓం ధన్వినే నమః 

43. ఓం దండకారణ్య వర్తనాయ నమః 
44. ఓం అహల్యాశాపశమనాయ నమః 
45. ఓం పితృభకాయ నమః 

46. ఓం వరప్రదాయ నమః 

47. ఓం జితేంద్రియాయ నమః 

48. ఓం జితకోధాయ నమః 

49. ఓం జితామిత్రాయ నమః 

50. ఓం జగద్గురవే నమః 


51. ఓం వృక్షవానరసంఘాతినే నమః 


52. ఓం చిత్రకూట సమాశ్రియాయ నమః 


౨3. ఓం జయంతత్రాణవరదాయ నమః 


54. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః 


శ్రీరామ అష్టోత్తర శతనామావళీ సమాప్తం 


For Pooja Information / Pandit Booking 
Visit: www.poojalu.com 
Cell: +919908234595 / +919908333463 


88. 
89. 
90. 
Ol: 
92. 
93. 
94. 
95. 
96. 
OT; 
98. 
99. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 


108. 


ఓం సుందరాయ నమః 

ఓం శూరాయ నమః 

ఓం పీత వాసనే నమః 

ఓం ధనుర్ధరాయ నమః 

ఓం సర్వయజ్ఞాధిపాయ నమః 
ఓం యజ్వినే నమః 

ఓం జరామరణవర్ణితాయ నమః 
ఓం శివలింగ ప్రతిష్టాత్రే నమః 
ఓం సర్వావగుణవర్షితాయ నమః 
ఓం పరమాత్మనే నమః 

ఓం పరస్మెబ్రహ్మణే నమః 

ఓం సచ్చిదానంద విగ్రహయ నమః 
ఓం పరస్మెజోతిషే నమః 

ఓం పరస్మెధాఘ్సే నమః 

ఓం పరాకాశాయ నమః 

ఓం పరాత్సరాయ నమః 

ఓం పరేశాయ నమః 

ఓం పారాగాయ నమః 

ఓం పారాయ నమః 

ఓం సర్వదేవాత్మకాయ నమః 


కత పరస్మె నవు? 


Wy Poojalu.com 


శ్రీరామ నవమి పూజ విధానం 





ధూపం 
వనస్పత్యుద్భవై ర్లివ్యె - ర్నానాగంధై స్సుసంయుతః 


అఘేయ సర్వదేవానాం - ధూపోయం ప్రతిగృహ్యతాం 
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ధూపమాఘ్రాపయామి 


దీపం 

జ్యోతిషాం పతయే తుభ్యం - నమో రామాయా వేధసే 

గృహాణ దీపకం రాజన్‌ - త్రైలోక్య తిమిరాపహం 

విధి ప్రకారేణ నివేదనం కుర్యాత్‌, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 

అమృతాపి ధానమసి ఉత్తరాపొశనం సమర్పయామి. హస్తాప్రక్షాతయామి ముఖే ప్రక్షాళనం 


సమర్పయామి. పాథె ప్రక్షాళయామి. శుద్దాచమనీయం సమర్పయామి. 


తాంబూలం 
నాగవల్లీ దళైర్యుక్తం - ఫూగీఫల సమన్వితం 


తాంబూలం గృహ్యతాం రాను కర్పూరాది సమన్వితం 


నీరాజనం 
మంగళం విశ్వకళ్యాణ - నీరాజన మిదం హరే 


సంగృహాణ జగన్నాథ - రామభద్ర నమోస్తుతే 


శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నీరాజనం 


దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి 


మంత్రపుష్పం 
నమో దేవాదిదేవాయ - రఘునాథాయ శారిజ్ఞణే 


చిన్మయానంద రూపాయ - సీతాయాః పతయే నమః 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


శ్రీరామ నవమి పూజ విధానం 





శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః 
సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి 


ప్రదక్షిణ నమస్కారం 

యానికానిచ పాపాని - జన్మాతర కృతానిచ 

తాని తాని ప్రణశ్యంతి - ప్రదక్షిణ పదేపదే 
పాపోహం పాపకర్మాహం —_ పాపాత్మా పాపసంభవః 
త్రాహిమాం కృపయా దేవ - శరణాగత వత్సల! 
అన్యధా శరణం నాస్తి - త్వమేవ శరణం మను 


తస్మాత్కారుణ్య భావేన - రక్షరక్ష రఘూత్తమ]| 


శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః 
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి 


పుష్పాంజలి 
దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి 


తన్నో రామచంద్రః ప్రచోదయాత్‌ 
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః పుష్పాంజలి సమర్పయామి 


ఉత్తరపూజా 
శ్రీజాంబవత్సుగ్రీవ హనుమత్‌ లక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సహిత 
శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః 


ఛత్రం ధారయామి - చామరం వీజయామి | గీతం శ్రావయామి - నృత్యం దర్శయామి 
ఆందోళికా మారోహయామి - అశ్వ మారోహయామి | గజమారోహయామి 


సమస్త రాజోపచార దేవ్యోపచార భక్ష్యోపచార శక్షోపచార పూజాం సమర్పయామి 


For Pooja Information / Pandit Booking 


Visit: www.poojalu.com ఇథీ/ Pooja | U.com 


Cell: +919908234595 / +919908333463 


యస్యస్కృత్వా చ నామోక్త్యా - తపఃపూజా క్రియాదిషు | 
న్యూనం సంపూర్ణతాం యాతి - సద్యో వన్దే తమచ్యుతమ్‌|| 
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | 


యత్కృతం తు మయా రామ - పరిపూర్ణం తదస్తుతే | 


అనయా ధ్యానావాహనాది పూజయా శ్రీ సీతారామ చంద్ర దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు- 


(అని అక్షితలు నీళ్ళు విడిచిపెట్టి-) హరిః తత్సత్‌. సర్వం శ్రీ సీతారామచన్రార్పణమస్తు 


ఓం శాంతిః శాంతిః శాంతిః | ఇతి శ్రీ సీతారామ చంద్ర స్వామి సర్యోపచార పూజాం సంపూర్ణం 


Poojalu.com 


నిరంతర దైవకైంకర్యంతో భగవంతుని పాదములకు చేర్చు సులభమార్గం పూజలు.కాం 
అన్ని కార్యక్రమములకు మీరు కోరిన సమయంలో మా యొక్క పండితులతో నిర్వహించుకొనవచ్చును. 


™ 


పూజ సేవలు: 





ముహూర్త, పూజా కార్యక్రమాల కొరకు వెంటనే సంప్రదించండి. 


or Pooja Information / Pandit 600161 6] 


Visit: www.poojalu.com Poojalu.com 


Cell: +919908234595 / +919908333463 


